వా 
షట 


' 
Ld pre 


WELT 
LE EY) 
వ. 

కక మాం? 

“ఇ 
J) లే 


క్‌ 


ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 


వయస రపు. 


ఖ్‌ I 
రే. 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ భాస్కర స్తోత్రమ్‌ - భాఠార్ధముతో - 


01. హంసాయ భువనధ్వాంత ధ్వంనా మితతేజసే। 
హంసవాహన రూపాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥ 
ఆధ్యాత్మిక గురువుగా, ఈ ప్రపంచమును అలుముకున్న తిమిరాంధకారమును 


తొలగించే వానిగా, హంసవాహన రూపుడైన వెలుగులను ప్రసాదించే భాస్మరునికి 
నమస్కరిస్తున్నాను. 


02. వేదాంగాయ పతంగాయ విహంగారూఢ మూర్తయే 
హరిద్వర్ణతురంగాయ భాస్మరాయ నమో నమః॥। 
భాస్మరాయ నమో నమః॥। 


ఆధ్యాత్మిక వేత్తగా, ఆకాశములో నిలచి విహరించే దేవునిగా, ఆకుపచ్చని గుర్రము 
లను కట్టిన రథములో విహరించే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


03. భువనత్రయదీపాయ భుక్తిముక్తి ప్రదాయ చ। 
భక్తదారిద్ర్రనాశాయ భాస్మరాయ నమో నమః॥। 
భాస్మరాయ నమో నమః॥। 
మూడు జగములకు వెలుగును ప్రసాదించే దేవునిగా, భక్తి వైరాగ్యాలను 


ప్రసాదించి, పేదరికమును తొలగించే వెలుగులను ప్రసాదించే భాస్మ్కరునికి 
నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 


||: లోకాలోకప్రకాశాయ సర్వలోకైక చక్షుషే 
| లోకోత్తరచరిత్రాయ భాస్మరాయ నమో నమః 
భాస్మరాయ నమో నమః॥। 


అన్ని లోకములలోనూ ప్రకాశించువాడై, సకల లోకములకు నేత్రములుగా 
భాసించే, వెలుగులను ప్రసాదించే లోకోత్తరుడైన భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


పకాశాయ సప్తసప్తిరథాయ చ। 
ప్రకాశాయ భాస్మరాయ నమో నమః 
భాస్మరాయ నమో నమః॥। 


ఏడు లోకములకు వెలుగును ప్రసాదించి, ఏడు గుర్రములు అమర్చిన రథముపై 
ఆశీనుడై, సప్త ద్వీపములను ప్రకాశింపచేసి వెలుగులను ప్రసాదించే భాస్మ్కరునికి 
నమస్కరిస్తున్నాను. 
06. మారాండాయ ద్యుమణయె భానవే చిత్రభానవే। 
ప్రభాకరాయ మిత్రాయ భాస్మరాయ నమో నమః। 
భాస్మరాయ నమో నమః॥। 
ఆకాశములో విహరించే పక్షి స్వరూపునిగా, మెరిసిపోయే రత్నముగా వివిధ 


రకములైన మెరుపులు కలవాడై, ఈ (ప్రపంచాన్ని స్పష్టముగా దృష్టి గోచరము చేసే 
వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


07. నమస్తే కమలానాథ నమస్తే కమలప్రియ। 
నమః కమలహన్తాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


Kiron Type Institute 


“|| కమల పుష్పముల నాథునిగా, వాని ప్రియ మిత్రుడిగా, అవి తమ సర్వస్వముగా 
| భావించే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 
08. నమస్తే బ్రహ్మరూవాయ నమస్తే విష్ణురూపిణే। 
నమస్తే రుద్రరూపాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 
బ్రహ్మ రూపుడు, విష్ణు రూపుడు, రుద్ర రూపుడు అయిన వెలుగులను ప్రసాదించే 
భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 
09. సత్యజ్ఞానస్వరూవాయ సహ(స్రకిరణాయ చ 
గీర్వాణభీతినాశాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో. నమః 


సత్యమునకు, జ్ఞానమునకు (ప్రతిరూపమైనవాడు, అనంత కిరణములతో 
(పకాశించువాడు, దేవతల భయమును తొలగింపజేసి వెలుగులను (ప్రసాదించే 
భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 
10. సర్వదుఃఖోపశాంతాయ సర్వపాపహరాయ చ 
సర్వవ్వాధివినాశాయ భాస్మరాయ నమో నమః॥। 
భాస్మరాయ నమో నమః॥। 


అన్ని రకములైన దుఃఖములను తొలగించి, అన్ని వాపములను సనలకనై న్య 
అన్ని వ్యాధులను నివారించే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


11. సహస్రపత్రనేత్రాయ సహస్రాక్షస్తుతాయ చ 
సహస్రనామధేయాయ భాస్కరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


Kiron Type Institute 


తన కిరణములలో సహస్ర నేత్రములు కలిగినవాడై, సహస్ర నేత్రములు కలిగిన 
ఇంద్రునిచే ఆరాధించబడినవాడై, సహగస్రనాముడైన వెలుగులను ప్రసాదించే భాస్మరునికి 
నమస్కరిస్తున్నాను. 
12. నిత్యాయ నిరవద్వాయ నిర్మలజ్ఞానమూర్తయె। 
నిగమార్గప్రకాశాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 
ఎప్పటికి నిలచి ఉండువాడై, ఎటువంటి మచ్చ లేనివాడై, శుద్ధమైన జ్ఞానము 


కలవాడై, పవిత్ర భావములను వ్యక్తపరచువాడైన వెలుగులను ప్రసాదించే భాస్కరునికి 
నమస్కరిస్తున్నాను. 


13. ఆదిమధ్యాంతశూన్వాయ వేదవెదాన్తవెదినే। 
నాదబిందుస్వరూవాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


ఆది, మధ్య, అంతములు లేనివాడై, వేద వేదాంతముల జ్ఞాన స్వరూపము తానై, 
ధ్వనిస్వరూపుడైన వెలుగులను (ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


14. నిర్మలజ్ఞానరూ వాయ రమ్యతేజస్ప్వరూపిణ। 
బ్రహ్మతేజస్స పరూపాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


మలినము లేని జ్ఞానస్వరూపుడై, దివ్యమైన ప్రకాశము కలవాడై, బ్రహ్మ సమానమైన 
తేజముతో ప్రకాశించే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 


|| 15. నిత్యజ్ఞానాయ సత్యాయ నిర్మలజ్ఞానమూర్తయే! 
; నిగమార్ధప్రకాశాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 
అఖండమైన జ్ఞాన స్వరూపము కలిగినవాడై, ఎప్పటికీ నిలచి ఉండువాడై, అద్భుత 
(ప్రకాశవంతుడై, వేదార్థములను తెలియబరిచే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి 
నమస్కరిస్తున్నాను. 
16. కుష్టువ్యాధివినాశాయ దుష్టవ్యాధిహరాయ చ। 
ణా: A ౦ 
ఇష్టార్థదాయినే తస్మై భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


కుష్టు వ్యాధిని, ఇతర అనేకమైన చెడును కలిగించె వ్యాధులను తొలగించి, తన 
భక్తుల అన్ని కోరికలను ఈదేర్చ వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


17. భవరోగైకవైద్యాయ సర్వరోగాపహారిణే। 
ఏకనేత్రస్వరూపాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


జాతక రీత్య సలతవితన అన్ని వ్యాధులను వైద్యుడై నివారించి, ఈ (ప్రపంచ 
మంతటినీ ఒకే నేత్రముతో తిలకించి రక్షించే వెలుగులను ప్రసాదించే భాస్మ్కరునికి 
నమస్కరిస్తున్నాను. 
18. దారిద్రదోషనాశాయ ఘోరపాపహరాయ చ। 
దుష్టశిక్షణ ధుర్వాయ భాస్మరాయ నమో నమః॥। 
భాస్మరాయ నమో నమః॥। 


Kiron Type Institute 


[| దారిద్ర దోషములను తొలగించి, ఘోరాతీ ఘోరమైన పాపములను సైతము 
న్‌ తొలగించి, దుష్ట శిక్షణ తత్పరుడైన వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్క 
౨|| రిస్తున్నాను. 
19. హోమానుష్టానరూపాయ కాలమృత్యుహరాయ చ। 
హిరణ్యవర్ణదేహాయ భాసృరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 
హోమములు, అనుష్టానములు నిర్వహించే వారికి అకాల మృత్యువును తొలగించి, 
బంగారు వర్ణముతో మెరిసి పోయే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్మ 
రిస్తున్నాను. 
20. సర్వసంపత్ర్రదాత్రే చ సర్వదుఃఖవినాశినే। 
సర్వోపద్రవనాశాయ భాసృరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


సంపదలన్నిటినీ (ప్రసాదించి, దుఃఖములన్నిటినీ నాశనము అన్ని ఆపత్తులను 
నశింపచేసే వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


21. నమో ధర్మనిధానాయ నమః సుకృతసాక్షిణ్‌ 
నమః ప్రత్యక్షరూవాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


ధర్మమే తన స్థానముగా కలవాడై, సత్మర్మలకు సాక్షియె, ప్రత్యక్ష దైవమై, 
వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 


| 22. సర్వలోకైకపూర్ణాయ కాలకర్మాఘహారిణే। 
నమః పుణ్యస్వరూవాయ భాస్మరాయ నమో నమః॥ 
భాస్మరాయ నమో నమః॥। 


వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


23. ద్వంద్వవ్వాధివినాశాయ సర్వదుఃఖవినాశినే। 
నమస్తాపత్రయఘ్నాయ భాస్మరాయ నమో నమః 
భాస్మరాయ నమో నమః॥। 
మానసిక, శారీరక, ఈ రందురకములైన బాధలను తొలగించి, సకల దుఃఖములను 
నివారించి, తాపత్రయములను నివారించి వెలుగులను ప్రసాదించే భాస్మ్కరునికి 
నమస్కరిస్తున్నాను. 
24. కాలరూపాయ కళ్యాణమూర్తయే కారణాయ చ। 
విద్యాయై భయసంహర్ర భాస్మరాయ నమో నమః॥। 
భాస్మరాయ నమో నమః 


తాను స్వయముగా కాలస్వరూపుడై, మంగళ స్వరూపుడై, మంగళ కార్యనిర్వాహకుడై 
వెలుగులను ప్రసాదించే భాస్మరునికి నమస్కరిస్తున్నాను. 


- - ఇతి శ్రీ భాస్మర స్తోత్రం సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


గ్య) అర్యమ్మ వైశాఖమాస సూర్య) మిత్ర జ్యెష్టమాస సూర్య ) వ్రర్ర (ఆషాఢమాస సూర్య 


Tor 
క సూర్య)" 


విష్టు 


మీమ) (కార్తీకమాస సూర్య) _ త్వష్ట ( ఈయుణమా సూర) 


| 


| గ్‌ య్‌! కు సో బ్లో py PS 
= » 
NN ofa ల ఉంటే సహృదయ. తలియజేయవలసినుదిగా మనవి. 9జ44 ssrA g9 Pe 


